వీ గణ శాయ నమః 


శీ శివ మహాపురాణము 
రుద సంహితా - యుద్దఖండః 
అథ అష్టాచత్వారింశోంధ్యాయః; 
శివుడు శుక్రుని మింగివేయుట 
వ్యాస ఉవాచ | 


శుకే నిగీర్డే రుదేణ కిమకార్తుశ్చ దానవాః | అంధకేశా మహావీరా వద 
తత్త్వం మహామునే || 1 


వ్యాసుడిట్లు పలికెను - 


ఓ మహర్షీ! రుదుడు శుక్రుని మింగివేసిన తరువాత, అంధకుని 
అనుయాయులు మహావీరులు అగు దానవులు ఏమి చేసిరి? ఆ 
విషయమును సవ చెప్పుము. (1): 


సనత్కుమార ఉవాచ | 


కావే నిగీర్డె గిరిబేశ్వరేణ దైత్యా జయాశారహితా బభూవుః | 
హసైశ్వర్విముక్తా ఇవ వారణ 50ద్రా శృృంగైర్విహీనా ఇవ 
గోవృషాశ|| 2 


నిరోవిహీనా ఇవ దేహసంఘా ద్విజా యథా చాధ్యయనేన హీనాః | 
నిరుద్యమాస్పత్త్వుగణా యథా వై యథోద్యమా భాగ్యవివర్దితాశ || 3 
పత్యా విహినాశ్సు యథైవ యోషా యథా విపక్షాః ఖలు మాగణౌఘాః | 


ఆయూంషి హీనాని యథైవ పుణ్యర్వతె ర్విహీనాని యథా శుతాని || 
4 


వినా యథా వైభవశక్తి మేకాం భవంతి హీనాస్స్వఫలెః క్రి, ౨ఘాః | 


యథా విశూరాః ఖలు క్షతియాశ్ప సత్యం వినా ధర్మగణో యథైవ || 
వ్‌ 


నందినా చాహృతే శు[కైే గిలితే చ విషాదినా | విషాదమగమన్‌ దైత్యా 
యతమానరణోత్సువాః || 6 


తాన్‌ వీక్ష్య విగతోత్సాహా నంధకః ప్రత్యభాషత | దైత్యాం 
స్తుహుండహుండాదీన్‌ మహాధీరపరాక్రమః || 7 


సనత్కుమారుడిట్లు పలికెను - 


పార్వతీపతి శుక్రుని మింగివేయగా, రాక్షసులు విజయమునందు 
గల ఆశను వదులు కొనిరి. తుండములు లేని ఏనుగులు వలై, 
కొమ్ములు లేని గోసంతతివలె (2) శిరస్సు లేని మొండెములు వలా, 
వేదాధ్యయనము లేని (బాహ్మణులు వలె, ఉత్సాహశక్తి లేని [ప్రాణీ 
గణములువలా, భాగ్యము తోడు గాని యోజనలు వలె (3), భర్తృ 
విహీనలగు (స్తీలవలె, పక్షి రెక్కల ఈకలను కట్టిన తోకలు లేని బాణ 
సమూహములు వలె, వ్రతాను బానము లేని వేదములు వలె వారు 
నిర్వీర్యులైరి. ఎన్ని క్రియలను చేసిననూ వాటికి ధనబలము 
ఒక్కటి తోడుగానిచో ఆ క్రియాఫలములు ఉత్పన్నము గావు. వారి 
పని అటున్నది. వారు శౌర్యము లేని క్షత్రియులు వలె, సత్యము 
లేని ధర్మకార్యముల వలె నిరుత్సాహముగా నుండిరి (4,5), 
రాక్షసులు రణము అన ఉత్సవము కొరకై యత్నించు చుండగా 
నందిచే శుక్రుడు అపహరింపబడుటను, ఆ శుక్రుని శివుడు 
భక్షించుటను గాంచి దుఃఖమును పొందిరి (6). ఉత్సాహము నీరు 
గారియున్న తుహుండహుండాది ఆ రాక్షసులను గాంచి గొప్ప 
ధెర్యపరాక్రమములు గల అంధకుడు వారితో నిట్లనెను (7). 


అంధక ఉవాచ | 


కవిం విక్రమ నయతా నందినా వంచితా వయము | తనూర్వినా 
కృతాః (ప్రాణాస్సర్వేషామద్య నో నను || 8 


ధైర్యం వీర్యం గతిః కీర్తిస్సుత్తుం తేజః పరాక్రమః | యుగపన్నో 
హృతం సర్వమేకసిన్‌ భాగవే హృతే ||9 


ధిగస్మాన్‌ కులపూబ్యో యైరేకోంంిపి కులసత్తమః | 
గురుస్సర్వసమర్హశ్చ (తాతా |తాతో న చాపది || 10 


తద్యూయమవిలంబ్యేహ యుధ్యధ్వ మరిభిస్సహ | వీరైసై#:ః 
(పమథ్రార్వీరాస్స్రత్వా గురుపదాంబుజమ్‌ || 11 


గురోః కావ్యస్య సుఖదౌ స్మృతాః చరణపంకజా | 
సూదయిమ్యామ్యహం సర్వాన్‌ పమథాన్‌ సహ నందినా || 12 


అద్యాతాన్‌ వివశాన హత్వా సహ దేవెస్పవానవైః | భార్గవం 
మోచయిష్యామి జీవం యోగీవ కర్మతః || 13 


స చాపి యోగీ యోగేన యది నామ స్వయం ప్రభుః | శరీరాత్తస్య 
నిగచ్చ దస్మాకం శేషపాలితా || 14 


అంధకుడిట్లు పలికెను - 


నంది తన పరాక్రమముతో శుక్రుని అపహరించి మనలను 
మోసగించినాడు. ఈనాడు మన అందరి దేహములనుండి 
పాణములు ఎగిరి పోయిన వనుట నిశ్వయము (8). ఒకే ఒక 
శుక్రుని అపహరించుటచే మన ధైర్య, పరాక్రమ, శకి, ఫల, కీర్తి, 
బల, తేజస్సులను ఒక్కమారుగా అపహరించినబ్లనది (9). 
కులములో (శేషుడు, కులమునకు పూజనీయుడు, గురువు, 
సర్వవిధములుగా సమర్హుడు, రక్షకుడు అగు ఒక్క వ్యక్తిని ఆపదలో 
రక్షించలేకపోయిన మనము నిందార్లులము (10). ఓ వీరులారా! 
కావున మీరు గురువుయొక్క పాదపద్మ్శములను స్మరించి విలంబము 
లేకుండగా వీరులు, శత్రువులు అగు ఆ ప్రమథులతో యుద్ధమును 
చేయుడు (11). శుక్రాచార్యుని సుఖకరములగు పాదపద్మములను 
స్మరించి నేను నందితో సహా పమధులనందరినీ సంహరించెదను 
(12). ఈనాడు ఇంద్రాది దేవతలతో కూడి యున్న వీరిని 
నిర్వీర్యులను చేసి సంహరించి, యోగి జీవుని కర్మ బంధమునుండి 
తప్పెంచు విధంబున, శుక్రుని విడిపంచెదను (13). యోగి, 


సమర్పుడు అగు ఆ శుక్రుడు యోగశక్తిచే ఆయన శరీరమునుండి 
స్వయముగా బయట పడినచో, మిగిలియున మనమందరము 
రక్షింపబడెదము (14). 


సనత్కుమార ఉవాచ | 


ఇత్యంధకవచ్మశ్శుత్వా దానవా మేఘనిస్స్వనాః | ప్రమథాన్‌ 
నిర్ణయాః [ప్రాహుర్శర్తవ్యే కృతనిశ్ప్వయాః || 15 


సత్యాయుషి న నో జాతు శకాస్సుః (పమథా బలాత్‌ | 
అసత్యాయుషి కిం గత్వా త్యక్త్వా స్వామిన మాహవే || 16 


యే స్వామినం విహాయాతో బహుమానధనా జనాః | యాంతి తే 
యాంతి నియతమంధ తామ్మినస మాలయమ్‌ || 17 


అయశస్తమసా ఖ్యాతిం మలినీకృుత్య భూరిశః | ఇహాముతాపి 
సుఖినో న స్యుర్ఫగ్నా రణాజిరే || 18 


కిందానైః కిం తపోభిశ కిం తీర్తపరిమజ్జినైః | ధారాతిర్దే యది 
స్నానం పునర వ మలాపౌ || 19 


సంటప్రధార్వేతి తద్వాక్యం దైత్యాస్తే దనుజాస్తథా | మమంధుః 
(ప్రమథానాజా రణభేరీం నినాద్య చ || 20 


తత బాణాసి వ[జౌమఘైః కరినైశఎ శిలామయైః | భుశుండి 
భిందిపాలైెశ్చ శక్తి భల్ల పరశ్వధైాః || 21 


ఖట్వాంగైః పట్టిశె శూలైర్ల కుటైర్ము సలైరలమ్‌ | 
పరస్పరమభిఘ్నంతః [పచక్రుః కదనం మహత్‌ || 22 


సనత్కుమారుడిట్లు పలికెను - 


అంధకుని ఈ మాటలను విని మరణించుటకు నిశ్వయించుకున్న 
దయావిహీనులగు ఆ రాక్షసులు ప్రమధులనుద్దోశించి 
మేఘగంభీరధ్వనితో నిట్లనిరి (15). ఆయురాయమున్నచో 
మమ్ములను ప్రమథులు ఎన్నటికైననూ బలముతో 


జయింపజాలరు. ఆయుర్దాయము లేనిచో ప్రభువును 
యుద్దరంగములో విడిచి వెళిననూ, ప్రయోజనమేమి గలదు? (16) 
ఎవరైతే మానమదర్యాదలు, ధనము అధికమని తలంచి ప్రభువుని 
విడిచిపెట యుధరంగమునుండి నిరమించెదరో, వారు 
నిశితముగా అంధతామిసమనే నరకలోకమును పొందెదరు (17). 
అపకీర్తి యను చీకటిచే కీర్తిని అధికముగా మలినము గావించి వారు 
ఇహపరలోకములలో సుఖమునైననూ పాందజాలరు. 
రణరంగములో మరణించుటయే మేలు (18). పనరన్మ దోషమును 
పోగొన్తే ఖథధారయను తీరములో స్నానమును చేసినవానికి 
దానములతోగాని, తపస్సులతో గాని, తిర్గస్నానములతో గాని పని 
యేమున్నది? (19) ఆ దైత్య దానవులు అంధకుని వచనములను 
మనస్సులో స్టిరముగా నుంచుకొని రణభేరిని (మోగించి 
యుద్దములో ప్రమథులను దునుమాడ జొచ్చిరి (20). అచట వారు 
బాణములు, కత్తులు, వజముల సమూహములతో, కరిన 
పాహాణములతో. భుశుండి భింది పాలములతో, శక్తి, బలెము, గొడ్డలి 
అను ఆయుధములతో (21), ఖట్వాంగములతో, పటిసములతో, 
శూలములతో లకుటములతో, రోకళతో ఒకరినొకరు గట్టిగా కొడుతూ 
గొప్ప యుద్రమును చెసిరి (22). 


కార్ముకాణాం వికృష్ణానాం పతతాం చ పత।తెణామ్‌ | 
భిందిపాలభుశుండీనాం క్షే 3డితానాం రవోశిభవత్‌ || 23 


రణతూర్య నినాదైశ్ప గజానాం బహుబృంహాతెః | 
'హేషారవైర్తయానాం చ మహాన్‌ కోలాహలోశభవత్‌ || 24 


అస్తి స్వనైరవాపూరి ద్యావాభూమ్యోర్యదంతరమ్‌ | అభీరూణాం చ 
భీరూణాం మహారోమోధమోంభవత్‌ || 25 


గజవాజి 365/4 | |LSa«s xasV6éEA aRP+6A ugRi¥'!!BOd 
éRA 6 E3IAgRIid|3R...*GA xms»yNS«s 
OUPQBauxmsxxa'!!LRiBO-~s ¢RA 66 26 


రుధిరోధారచితాణి వ్యశ్వహస్తిరథాని చ | పిపాసితాని సైన్యాని 
ముమూరుు రుభయతవై || 27 


అధ తే ప్రమథా వీరా నంది ప్రభృుతయస్తదా | బలేన 
జఘ్నురసురాన్‌ సర్వాన్‌ [పాపర్ణయం మునే || 28 


దృష్టా సైన్యం చ పమధథైరజమానమితస్తతః | దుదావ 
రథమాసాయ స్వయమేవాంధకో గణాన్‌ || 29 


శరావార ప్రయుకైసైశ్వర్వజపాత్రెర్నుగా ఇవ | ప్రమథా నెశిరే 
చాసై*(ర్నిన్తోయా ఇవ తోయదాః || 30 


యాంత మాయాంత మాలోక్య దూరస్థం నికటస్టితమ్‌ | ప్రత్యేకం 
రోమ సంఖ్యాభిర్వివ్యాధేషుభిరంధకః || 31 


ధనసనుుల నారిత్రాటిని లాగి ఎక్కు పెట్టుటలో, బాణములు 
పడుటలో, భిందిపాలభుశుండుల పయోగములలో పుటిన 
శబ్దమునకు సింహనాదముల శబ్దము తోడగుచుండెను (23). 
యుద్రవాద్యముల ధ్వనులు, నినాదములు, ఏనుగుల 
అతిశయించిన ఘీంకారములు, గుురముల సకిలింపు ధ్వనులు 
కలిసి పెద కోలాహలము చెలరేగెను (24). భూమ్యాకాశముల 
మధ్వభాగము వివిధశబములతో నిండియుండెను. భీరువులకు 
మరియు ధైర5వంతులకు కూడ సమానముగా అధికమగు 
రోమాంచము కలిగెను (25). ఏనుగులు, గురముల పెద్ద 
ధ్వనులచే సైనికుల కర్ణభేరులు పగులు చుండెను. ధ్వజములు 
పతాకములు విరిగి యుండెను. ఆయుధములు క్షీ ణించెను (26). 
రెండు పక్షముల సైన్యములలోని సైనికులు, గురములు, 
ఏనుగులు వివిధ పద్దతులలో రక్తమును గక్కుచుండిరి. 
గు[రములు, ఏనుగులు మరియు రథముల సంఖ్య క్షీణించెను. 
సైనికులు దాహముతో మూర్చిల్లుచుండిరి (27). ఓ మునీ! అపుడు 
నంది మొదలగు ప్రమథ విరులు బలముగా రాక్షసులనందరినీ 
సంహరించి జయమును వాందిరి (28). తన సైన్యము [పప్రమథధథుల 
దెబ్బలకు తాళశశలేక చలాచదరగుటను గాంచి అంధకుడు 
స్వయముగా రథమునక్కి గణములను తరుమ జొచెను (29). 
వ[జపు దెబ్బలకు పర్వతములు వలె, అతడు ఏయోగించిన 
శస్తాస్త పరంపరలకు ప్రమథులు తట్టుకొనజాలక, నీరులేని 
మేఘములు వలె నిర్వీర్యులైరి (30). అంధకుడు తనకు 


వ్యతిరేకదిశలో వెళ్ళుచున్న వానిని, అభిముఖముగా వచ్చుచున్న 
వానిని, దూరముగా నున్నవానిని, దగరలో నున్న వానిని గాంచి 
(ప్రతి ఒక్కనిని ఒక్కొక్క రోమమునకు ఒక్కొక్కటి చొప్పున 
బాణములతో కొచ్టిను (31). 


దృష్టా సైన్యం భజ్యమాన మంధకేన బలీయసా | స్కందో 
వినాయకో నందీ సోమ నంద్యాదయః పరే || ౩2 


పమధథాః ప్రబలా విరా శృంకరస్య గణా నిజాః | చుక్రుధుస్స్సమరం 
చ(క్రుర్విచ్శితం చ మహాబలాః || 33 


వినాయకేన స్కందేన నందినా నోమనందినా | వీరేణ నైగమేయేన 
వెశాఖేన బలీయసా || 34 


ఇత్యాద్యైస్తు గణర్ముగై రంధకోంప్యంధకీకృత: | 
(అశూలశక్తిబాణొాఘధారా సంపాతపాతిభిః || 35 


తతః కోలాహలో జాతః ప్రమథధాసురసైన్యయోః | తేన శ*శీబేన 
మహతా శుకశ్శంభూదరే స్పితః || 36 


చిదానేషీ |(భమన్‌ సోంథ వినికేతో యథానిలః | సప్తలోకాన్‌ 
సపాతాలాన్‌ రుదదేహే వ్యలోకయత్‌ || 37 


(బహ్మనారాయణ  ఏందాణాం సాదిత్యాపరసాం తథా | భువనాని 
విచిత్రాణి యుధం చ ప్రమథధాసురమ్‌ || 38 


స వర్తణాం శతం కుక్షౌ భవస్య పరితో (భమన్‌ | న తస్య దదృశే 
రం|ధం శుచే రంధం ఖలో యథా || 39 


శాంభ#:*#౫వేనాథ యోగేన శ్ముకరూపేణ భాగవః | ఇమం మంతవరం 
జప్త్వా శంభోర్తరరపంజరాత్‌ || 40 


నిషమాంతం లింగమారేణ ప్రణనామ తతశ్శివమ్‌ | గౌర్యా గృహీతః 
పుతార్తం తదా విఘ్నేశ్వరీకృతః || 41 


అథ కావ్యం వినిష్‌ర్కాంతం శుక్రమార్గేణ భాగవమ్‌ | దృష్టోవాచ 
మహేశానో విహస్య కరుణానిధిః || 42 


బలవంతుడగు అంధకుడు సైన్యమును 
వినాశముచయుచుండుటను గాంచి కుమారస్వామి, వినాయకుడు, 
నంది, నోమనంది మొదలగు మహాబలశాలురైన వీరులు, శంకరుని 
వీ$యగణములగు ఇతర ప్రమథులు కోపించి విచితమగు 
యుద్రమును చేసిరి (32,33). వినాయకుడు, స్కందుడు, నంది, 
సోమనంది, వీరుడగు నైగమేయుడు, బలవంతుడగు వైశాఖుడు, 
మరియు భయంకరులగు ఇతర గణములు (తెశూల శక్తి, 
బాణసమూహములను ధారాపాతముగా కురిపంచి అంధకుని 
అంధుని చేసిరి (34, 35). అపుడు ప్రమథ, రాక్షస సేనల మధ్య 
పెద కోలాహలము బయలుదేరెను. ఆ పెద శబ్దమును విని, 
శంభుని ఉదరమునందున్న శుక్రుడు ఒక సిరమగు స్థానము లేని 
గాలివలె మారమును వెదుకుతూ టిరుగాడెను. అపుడాతడు శంభుని 
ఉదరములో ఏడు ఊర్ద్వలోకములను, ఏడు అధోలోకములను 
గాంచెను (36, 37). మరియు [బహ్మ, విష్ణువు, ఇం[దుడు, 
ఆదిత్యులు, అప్సరసలు, చితములగు భువనములు మరియు 
పమథాసురయుద్దము అతనికి కానవచ్చాను (38). పుణ్యాత్మునిలో 
దుష్టునకు వెదికిననూ దోషము కానరాదు. అటులనే, అతడు శివుని 
ఉదరములో సర్వత్రా తిరుగుతూ వంద సంవత్సరములు 
గడిపిననూ, బయట పడే మార్గము కానరాలేదు (39). అపుడా 
భాగవుడు శాంభవయోగముచే శుకరూపమును పొంది ఈ 
(శేషమంతమును జపిస్తూ శంభుని ఉదరమనోే కారాగారమునుండి 
(40) లింగమారము గుండా బయట పడి, తరువాత శివునకు 
పణమిలైెను. పార్వతి అపుడాతని తన పుత్రునిగా స్వీకరించి 
విఘ్నేశ్వరునితో సమమగు గణాధ్యక్ష పదవి నొసంగెను (41). 
అపుడు శుకమారము గుండా బయటపడిన శుక్రాచార్యుని గాంచి 
కరుణాసముదుడగు మహేశ్వరుడు నవ్వి ఇట్లు పలికెను (42). 


మహేశ ఉవాచ | 


న్సురవన్నిస్సృతో యస్మాలింగాన్మే భృగునందన | కర్మణా తేన 
శుక్రస్త్వం మమ ప్రృ్యతోంసి గమ్యతామ్‌ || 43 


మహేశ్వరుడిట్లు పలికెను - 


ఓ భృగుపుతా! నా లింగమునుండి నీవు శుకమువలె 
నిరమించితివి. అందువలన, నీవు శుకుడవు. నీవు నా పుతుడవు. 
పొమ్ము (43). 


సనత్కుమార ఉవాచ | 


ఇత్యేవముక్తో దేవేన శుకోంంర్క సదృశదుతిః | ప్రణనామ శివం 
భూయస్తుజ్ఞా వ విహితాంజలిః || 44 


సనత్కుమారుడిట్లు పలికెను - 


సూర్యునితో సమముగా వెలిగిపోవుచున్న శుక్రుడు శివునిచే ఇట్లు 
పలుకబడినవాడై, చేతులు జోడించి ఆ దేవునకు పలుమార్లు 
నమస్కరించి స్తుతించెను (44). 


శుక ఉవాచ | 
అనంత పాదస్త్వ్వుమనంతమూర్తి రనంత మూర్దాంతకరశివశ్చ | 


అనంతబాహుః కథమీదృశం త్వాం స్తోష్య హ నుత్యం ప్రణిపత్య 
మూలా || 45 


త్వమష్టమూర్తి స్వమనంతమూర్తిస్వ్వృమిష్టదస్సర్వుసురాసురాణామ్‌ | 


అనిష్టదృష్టశ్చ విమర్హకశ స్తోపష్యే హ నుత్యం కథ మీదృశం త్వామ్‌ 
|| 46 


శుక్రుడిట్లు పలికెను - 


నీకు అనంత సంఖ్యలో పాదములు, రూపములు, బాహువులు 
గలవు. నీవు సంహారకారకుడవగు శివుడవు. పొగడ దగిన ఇట్టి నిన్ను 
నేను ఎట్లు పాగడగలను? శిరసు వంచి నమస్కరించుచున్నాను 


(45). నీవు ఎనిమిది రూపములలో జగత్తును వ్యాపించి యున్నావు. 
జగత్తులోని రూపములన్నియూ నీవే. దేవతలకు రాక్షసులకు 
అందరికీ కోర్కెల నీడేర్చేవాడవు నీవే. ఆపదలయందు 
కనబడువాడవు, సంహారకుడవు నీవే. ఇటి స్తుతింపదగిన నిన్ను 
నేను ఎటు స్తుతించగలను? (46). 


సనత్కుమార ఉవాచ | 


ఇతి స్తుత్వా శివం శుకః పునర్నత్వా శివాజయా | వివేశ దానవానీకం 
మేఘమాలాం యథా శశీ || 47 


నిగీర్ణనమితి [పోక్తం శంకరేణ కవే రణ | శృణు మం|తం చ తం 
జపో యశ్శంభోః కవినోదరే || 48 


ఇతి వీ శివమహాపురాణ రుుదసంహితాయాం యుద్దఖండే 
శుక్రనిగీర్ణనం నామ అష్టాచత్వారింశోంంధ్యాయః (48) 


సనత్కుమారుడిట్లు పలికెను - 


శుకుడు ఇట్లు శివుని స్తుతించి మరల నమస్కరించి శివుని 
యాజ్ఞచే, చందుడు మేఘపంకిలోనికి వలె, దానవసైన్యములోనికి 
(ప్రవేశించెను (47). ఈ తీరున యుద్దము జరిగిన సమయములో 
శంకరుడు శుకుని (మింగిన వృత్తాంతము చెప్పబడినది. శుక్రుడు 
నివుని ఉదరములోనున్న వాడై జపించిన శివమంత్రమును ఇపుడు 
వినుము (48). 


శిశివమహాపురాణములోని రుదసంహితయందు యుద్దఖండలో 
భవుడు శుక్రుని మింగివేయుట అనే నలుబది ఎనిమిదవ 
అధ్యాయము ముగిసినది (48). 


